


*తెలిపలుకు* 
ఆర్యసోదరీసోదరులారా | 


భూలోకములో కరుణాసముదు కైకాన్ర రునిలీలలు 
అనంతములు. ఆతనిశ 3 అపార? | 
వర్తించు"టెట్లు. అతనిళకి _ తెలి 
= - gl 
లోతుకొలువ సము ద్రములోది గ నటనే. ఆకడు ఫనయళ్ళవర్చినరీతన 
(పపంచముపారింపళక కలవా 7 
చుచున్నాడు. నీదుములేనిదే క 


ల న్యకమముగాణ నుగ 
నేరదు. కాన చాంచల్య చిత్తు!) మూనవుతము విధిగానియ 
మును పాటింపపిలెను. 


భగవత్‌శరి, తెలియు ఏరు స్వాను వవమువో చిన్నహంశము 
నొకదానినితెల్చెదను. డానినిబట్టి నీబుద్దిపోయినంతవరకు ఆతని 
శర్తినిగురించి ఆనందించి తరించెదరుగాక ! మూకాత్కుండనగు 
నాబోటివానిచే శతకము రచింపజేయుులో ఆతనిశక్షిని మీరు 
పూరి ర్రిగాగబాంపవచ్చును. విద్యాశక్కుండనుగాక, శాస్త్రమునెరు 
గర్‌, ఛందస్సుగమనింపక, వ్యాకరణము చదవక యీ పద్యముల 
రచించుటలో ఆశకయే నాకుతోచ్నడకపోయిన నేనెట్లుకృ కళ్ళకు 
డను కాగలను. అయినప్పటికిని అపృుత ప్రవాహము గంధకప్ప 
కనిమీదుగ, ప్రవహించిన అమృతము చెడునట్లు నాదోటిపాపాత్యుని 
హీనో వాక్కులనుండి భగవత్‌ పరేపణ చే వచ్చినప వ యూ పద్య 
ములయందు చెప్పరాని తప్పులుండుననిపరులు ఆ ఆరోపింపరయే తల 
వంచివినయవిధేయు(డనై నమస్కరించి హా 
నన్నుక్షమించెదరుగాక : లోహమునకు పరసవేదితగిలిస బం 
గారమగునట్లు భగవతీ శక్ర అధిక మై చెక్కడనయి! ws సద్భావ 
మునగాని, సుళ్ద నా. న్న అదినాస్వామి రాధాకృష్టుని 










ల్లి 


లేశమాశ్రము న విశేష ఫలితముగా తెలిసి బహ్మోానందవ 
నొందెదరుగార 

నన్ను మొదటిసారి గుంటూరుతీసికొ నివచ్చినపుడు లోగ 
(వ్రాసిన యీ శతకమును పూర్తిచేయుచుంటిని. ఆ పద్యముల 
(శీ పంగులూరు శేషతల్పశాయి | దారిష్టరుగారి హృదయేశ్వరియగ 
మ॥ ల|॥ స॥ రాజ్యలక్షమ్మగారుచూచి గతరము త్వరలోపూరి 
చేయుమని హెచ్చరించిరి. మరలనెలదినములకే నన్ను స్వగృహ 
మునకు దీసికొనివచ్చినపుడు ఒకనాటిసాయం[త్రము దంపతులిర 
వురువద్చి శ్రీ రాధికేశ్వరళతకము మేముఅచ్చువేయించెద మః 
వాగానముచేసి యీ శతకమునుసార్హకపరచి పుణ్యముగట్టుకొనిరి 
ఇట్టిసళ్కార్యములలో పొల్గొ న్న యీపుణ్యదంపతులను' పురాణ 
Baa తరపు నిరంతరముతో డై సన్‌ సం 


పన్నులుగా దీవించిరక్షించుగార్‌ | 


ఇల్లు 
సర్వభకాదీను(డు 


అయినస ర్తి వేంకటసుబ్బారావు. 


(శ్రీ వాణీవినాయర రాధాకృష్ణ హనుమద్దాస గురుభ్యోన్నమః 


జ, 
[కష 


శ్రీరాధి కేశ్వర శతకము. 





—_— 


ఉ॥ శ్రీనగజాతనందనుని శేషవిభూషణునిన్‌ గుమారునిన్‌ 
భానునిపద్మసంభవుని వాణినిసంచముఖాంజనేయునిన్‌ 
(గ్రీనిధినిన్ను భక్షులగు జిత ములోనదలంచి వాసి నే 
గానుకగా నొసంగెవను గెకొను మీకృతి రాధికేశ్వరా॥ 


చం॥ వరగుణహీనుడైన ధనవంతునకమ్మిసరస్వతిన్‌ ధనా 
భంణగజాశ్వవశ్రగృబా భామినులన్‌గొనికాలునాజ్ఞబ 
సకకి మునొండరేక గృతినాధునిజేతురునిన్నుధక్తు లా 
తె గుసనెనొసంగెదక్ళతిన్‌ గొనుమిత్తరిరాధికేశ్వరా॥ 


ట్‌! (= సితినానుగీతయుల వాసితినేశత కంబులింపుతో 
ద్రాసితినీతిబోధికల వ్రాయుచునుంటిమడాత్మగాద నే 
వ్రాసినవెల్ల నీకరుణవల్ల నుగా కతిమూఢుడైన యీ 
aa) (aa) (ES 


శ అదం ఉం గ TUG 
దాసునకన్యళ_ిగిలడా గురుదివిర రాధి కళంరా॥ 


చం॥ కలిగినదాలమంది కృతిక న్యలముద్దుగడించిసెంచి మూ 
ర్థులకరమందుబెట్టుబకు రోసియుయోగ్యవరార్థమాత్మలో 
రలవద యొుందుచుంటగని క స్యలుకృష్ణుని 'మముజన్మతో 
వలచితినున్ననిన్ను గృతిభర్తను జేసితిరాధి కేశ్వరా॥ 


4 
ఉ॥ కృష్ణ కృపాలవాల హరికృష్ణ పరాత్సరకృష్ణ రుక్మిణీ 
కృష్ణ సమస్త లోకనుతకృష్ణ జనార్దన కృష్ణ ద్వారకా 
కృష్ణ సుదర్శనాభరణ కృష్ణ యశోద ముఖాంబుజార్క శీ 
కృష్ణ ముకుంద గోపకులకృష్ణ నిరామయ రాధికేశ్వరా॥ 15 


చం॥ గడుసుదనంబ, బద్దకమ, గర్వమ, కోసము, రాజసంబ, నా 
బడుగుతనంబ, దుర్చలమ, పాపమ, లోపము, మందభ క్రియా 
యడుగులనాక్రయించుకొల దాలర్రినిదీర్పవికేమిసేతు నీ 
జడునియనుగహించుటక సహ్యమ యాదవ రాధికేశ్వరా 18 


all కృష్ణుడె తల్లిదండ్రి హరికృష్ణుడెనాయిల వేల్పు రాధికా 
కృష్ణుడెతోడునీడ, యికళ్ళష్ణుడె చుట్టముపక్కమున్‌ సదా 
కృష్ణుడెదిక్కునాకనుచు, కీర్తనజేయుచుజాటుచుంటి నో 
వైష్ణవతేజ నన్నెటులబాలనజే సదొ రాధి కేశ్వరా॥ 17 


చం॥ తలచెదనీకృపారసము దారినిబోవుచుసంస్మరించెదన్‌ 
బిలచెద, మోక్షమిమ్మనెద, వేడెద, బాడెద, విస్థుభ క్రులన్‌ 
గలసెద, దుర్గుణాల్విడెద గాంతలళల్లులరీతిజూ చెదన్‌ 
నిలచెదనీపదాలకడ నిన్నుభజించెద రాధికేశ్వరా॥ 


ఉ॥ చేసితి ఘోరపాపములు, చేసితిభాగవతాపచార ముల్‌ 
చేసితిదై త్యకృత్యములు, చెప్పగరానివనేకముల్‌ భువిన్‌ 
జేసితి జేసినేదిగులుజెందుచునుంటి భయంబుబాపి నీ 
దాసునిజేసి సద్గతికిదారినిజూపర రాధి కేళశ్వరా॥ 


ర్‌ 


చం॥ పరమ కృపాకరుండనుచు భాగవతుల్‌ తమ గ్రంథకోటిలో 
విరివిగవ్రాసి నల్దిశల వెల్లడిజేసిరి నీ స్వభావమున్‌ 
మరువను, చుక్తినొంద నొకమార్గము గన్నడెవాసుదేవ నీ 
చరణములాశ్రయించితిని జాలివహింపుము రాధి కేశ్వరా॥ 20 


ఉ॥ పోరికమన్మనోఫలకమున్‌ రచియించి యపారభ క్రితో 
గాలముసర్వ మున్‌ గడుపగాదలపోనితి నెందుదాగితో 
చాలురయీ ప్రషంచమున సన్నుతికెక్కిన కృష్ణనామమే 
మూలను దాచుకోగలవు పుణ్యమగణ్యము రాధికేశ్వరా॥ 2 


చం॥ సురనుతనామ- దీనజనకోకనివారణకారణా, జగ 
దురువరగోపికారమణ కుంజరగామినిమానరక్షణా 
పరదప్రసన్న పద్మ ముఖ భద్రమనో హరొభ_క్రవత్సలా 
దురితవిదూర నన్‌ దురితదూరుని జేయల రాధి కేశ్వరా॥ 2 


ఉ॥ కోపముజూపకయ్య పసికూననుర క్షణ సేయుమయ్య నా 
పాపముబాపుమయ్య హరిభక్తులదీనుల (బ్రోవుమయ్యయే 
లోపమునెంచకయ్య పరలోకసుఖంబులగూర్పుమయ్య నీ 
రూపముజూపుముయ్య నినురూఢిగనమ్మితి రాధికేశ్వరా॥ 


గన 


చం॥ శిరమునగేకిపించమొకచేతను వేణుపు, దివ్యకొ స్తుభా 
భరణముకంఠమందు, ముఖపద్మము_పైరుచులీనునూత్న క 
స్తురితిలకంబునాభినొకతో యజమున్‌, గటిసీమనొక్క బం 
గరువసనంబుగల్లినజగన్నుత మొ క్కెద రాధి కేశ్వరా॥ 


6 


ఉ॥ కోరను రాజ్యభోగ్యరధ కుంజరసొధభటాశ్వరత్న శృం 
గారవనాంబరాప పసు కామ్యవినోదసుఖంబులాది నే 
నారయబుట్టినందులకు నయ్యదినావిధిగాన సర్వదా 


కోరెదభకి, సీయడల గోరికదీర్పర రాధికేశ్వరా॥ 


చం॥ కటకటనేమిసేతు నొకకస్తునినన్ను నుపేక్షజేసి బ్రో 
చుట కెదనెంచకున్న నిక శోకనివారణజేసిబ్రోవ ది 
కృటములనేరుకాగలరు దాసచకోరసుధాకరా తరిం 
చుటకికదారిలేద దృతళోకుడ, బాపుడ రాధి కేశ్వరా॥ 


ఉ॥ వేదవినోద,కృష్ణుడనవిష్ణువు భ క్షశరణ్యుడంచు నే 
దేదియొచెప్పుచున్నతరి నించుకకల్లిన సంయంబుచే 
వాదముజేసిజూపుమనువారల కెవ్వనిజూపనేర్తు నీ 
వాదరమొప్పనాహృదయమందు వసింపర రాధి కేశ్వరా॥ 


చం॥ హరిహరిరాధికారమణ యచ్యుతమాధవకృష్ణయంచు నె 
వ్వరు హరినామకీ ర్తనలబాడుచు నాడుచుసంస్మరింతు రా 
పురుషులనీడ కై నచనబోకు డపాయమటంచుచెప్పి కిం 
కరులనుబంపుచుండునట కాలుడు భూమికి రాధికేశ్వరా॥ 


al చిక్క_వు వేషభాషలకు జిక్కవుగంధములంబిఠించినన్‌ 
జీక్కూవుయుక్తి మాటలకు జిక్కవుదోనతపస్సులంగదా 
చిక్కవుశౌచశీలముల జిక్కవుసూవ్రతదీక్ష భ క్రికిన్‌ 
జిక్కినరీతి భక్రజనచి త్తవశీకర రాధికేశ్వరా॥ 


25 


27 


28 


29 


చం౦11 


Gl 


చం॥ 


7 


శరణుమహాప్రభో శరణుసామజరక్షణపక్షివాహనా 
శరణుదయానిదే శరణువారిజలోచనపాపనాశనా 
గరణుమురాంతకా శరణుసజ్జ్బనరంజనదుష్టభంజనా 


శరణుపరాత్సరా శరణుసర్వజగన్మయ రాధికేశ్వరా॥ 


చిక్కు లదీర్చిబ్రోతుననిచెస్పవు మత్పదభ _క్తకోలో 
నొక్కనిజేతునిన్నసుచు నొక్కి వచింపపు నమ్మకంబుచే 
దక్కువయేమినాకు హరిదాపుననుంటినటంచు వెరినై. 
నిక్కితి మాయలోబడితి నిండుపరాకున రాధికేశ్వరా॥ 


చరచరయెల్లవాహినులు సాగరముంగలియంగ వేడ్కతో 
బరుగునబోవురీతి నిజభక్తులమానసరాజహం౦సముల్‌ 
బరుగిడుచుండు నీసగుణదర్శనభాగ్యవిశేషతోష సా 
గరమున నోలలాడుటకు గానకళానిథె రాధి కేళ్వరా॥ 


వంకిలమశ దుబుట్టిననుపద్మము దానినెరింగిభృంగ మా 
వంకకుబో! వ, యామధువుబానముచేసితరించునట్లు నీ 
కింకరు డెట్టిహ్‌ నకులకింకరు(డైనను భక్తకోటి యే 

గొంకునులేక భక్తిసుఢ (గోలితరించును రాధికేశ్వరా॥ 


తహతహలాడుచుంటి వరితాపముబాపరదాపుజేరి నే 
నిహమునుగోరలేదు పరమేగతినై సగణించుకొందు నో 
విహగతురంగరంగ యవి వేకినిదర్శనభాగ్యమిచ్చి నా 
కహహ ముదంబుగూర్చగదవయ్య భజించెద రాధికేశ్వరా॥ 


80 


81 


తిని 


38 


భశ 


ర్‌ 


ఉ॥ బాలుడబ్రాహ్మణుండ పదభక్కుడనంధుడదీనుడన్‌ రమా 
బాలకునేరగాడ్‌, పరపంచనివాసుడ బ్రహ్మచారుడన్‌ 
చాలునుచౌోలు నిన్నుకనజాలనిజన్య్మవృధావ్యధాగదా 
జూలముమావి దర్శనమొసంగుమొసంగుము రాధి కేశ్వరా॥ 


చం! వనమునకేగీయో, నదులవాగులప్రక్కవసించియో, నగం 
బునగుహనుండీయో సుఖముపుణ్యముబొందగవచ్చుగాని దు 
ర్ర్‌నగణమధ్య భక్రునకు శాంతియుపౌఖ్యముకల్గటోదు నా 
కనువగుమార్షము౦ దేలుపు మట్లుచరించెద బై 


ఉ!॥ కాలునిదూత లేర్రగనుగాలిన శూలములంధరించి నొ 
(మోలనునిల్వ నిన్నుమదిలోనభజించెదనో భజింపనో 
జాలివహించి నీసుభటనంఘమునంపి యమో[గ్రచారులస్‌ 
గూలిచి జేర్చుకొమ్ము నిజకొల్వునకున్‌నను .... 


చం! గుణివనికొ ౦ందరాడెదరు కొందరునిర్లుణివందురీభువిన్‌ 
గుణివియునిర్గుణుండవని కొందరు చెల్పుదు రేదిసత్య మో 
యణువుపమాణముంది జగమంతయువింతగనిండీయండినొ 
వనివచియింతు రేగతినుపాసనజేయుదు .... 


ఉ॥ కంటిీనినీకృపారిసము గంటినిరోంటినిగోలుపోయినే 
నుంటీనీ, నిన్నుజాడయిటులుంటిని దర్శనమియ్య వేగర 
మ్మంటిని, పాపనాశకుడవంటిని దీనులట్రోతువంచునే 
వింటిని. దొడ్డ వేల్చువని వేడుచునుంటిని .... 


86 


88 


9 


చం॥ సిరిగలవానిజేరి తనచిక్కు లజక్క_ గదెల్చి బీద సి 
దరికముబాపుకొన్నగతి డాసుడునిన్ను భజించిమోహసం 
భరిత విశాలవారధిభవత్కృాపచేతనుదాటి ము సుం 
దరినివరించివేడ్క_ను సదాసుఖియించును రాధికేశ్వరా॥ 


ఉ॥ ధాత్రిపారణ్యకన్యగృుహదంతుల దానమొసంగవాని క్త 
మాత్రములెక్కి. యొక్క పసిపాపనిపాలకునావునియ్య లో 
కత్రయపోషసర్వజనకామ్యములన్‌ సమకూర్తువంట నే 
బాతు(డనౌదునేని నిజభ క్తినొసంగగ .... 


చం! బడుగులకున్‌ మహాత్ములకు భక్తు లకున్‌ గులభామి నీలకున్‌ 
దుదుకుతనంబుచేమునుప్పు ద్రోహములేమియొనర్చినాడనో 
యిడుముల నేకముల్‌ బడుచు నిట్టులజీవము మేననిల్సి నే 
గడియయుగంబుగా గడపగల్లుచునుంటిని .... 


ఉ|| ౩ నుకనీకొసంగుటకుకాసునకై ననుమార నింకస 
న్మానముజేసియిచ్చుటకు నాకడ కేవలమాత్మతప్ప వే 
రేనిధిలేదు పేదననియెంచక నాత్మపరిగ్రహించి యీ 
దీనునిపైనను[గహము తేటగజూపర.... 


చం॥ కడపటిలేగపైకరుణగబ్లుట నా వెడదూడవచ్చినన్‌ 
జిడిముడికొ ముల్మన్‌ బొడిచి చేరగనియ్యనిరీతి నేమహాో 
. త్ముడునినుజేరెనోయిఫుడు తొ ల్లిటినన్నును 'పేక్షచేయుచు 
న్వవడిరాడికనుంటివి యనాధు(డకావర .... 


లి 


40 


41 


42 


43 


శీ 


10 


ఉ॥ ఎందరురాజులేగిరి మరెందరుభోగులుజోగు లెరి ము 


న్నెందరుభక్తు లెరిధర నెందరుపుట్టిరిచచ్చి రెంద రే 
నందరిసంగతుల్‌ దెలసి వ్యర్ధముజేయగనేలకాలమున్‌ 
దొందరజెందినీస్మరణతో నివసించెద .... 


చం॥ అలసిపరుంటివా జగములన్ని యునేరినబద్ధకంబు నే 


al 


కులుకుచురాధతోగలసి కూననునాదెసచూడకుంటివా 
పలికినసత్యకోపమున పైబడి తన్ను నటంచుభీతియా 
వలుకకనుంటివా కపటవర్శనయేటికి .... + 


ఫాలమునేల మోపిభవభంజన పావనభక్తరంజనా 
చాలగవేడుచుంటినవసానమునందు కటాక్షముంచి న 
న్నేలెదవన్ననమ్మకమదెట్టులగల్లును నేడుబ్రోచుకో 
జాలకనాడుబ్రోతువన సందియమేగద .... 


చం॥ చెడుగుడినాడుచున్నతరి చిన్నతనంబుననేస్తగాండ్రతో 


aI 


గుడితొడ రెండుగావిరిగె గ్రుడ్డితనంబువరించెపిమ్మటన్‌ 
పడుకొ నిరాత్రి మేల్కొన దభాలునగోడవిరింగి వీపుపై 
పడనడుమప్పుడేవిరిగె పైగదరిద్రుడ .... 


కూరుకు హెచ్చురాజసము,కోపము పూర్వులసాంప్రదాయ మా 
హారముచాలగావలయు, నాశకునంతములేదు హాస్య సం 
పూరితభాషయాత్మనుతి పూర్వమునుండియునాశ్రయించె నే 
తీరునభక్తికల్గునిక దీనుడదీనుడ .... 


45 


406 


47 


48 


49 


11 


చం॥ జపమునగూరుచుండుటకుజాలను, నడ్డినిగాన,యాత్రలం 


Gi 


దుపగతిపోయివచ్చుటకునొల్ల ను, కుంటినిగాన, గితలన్‌ 
నిపుణత తోబరించుకొ ననేరను, జీకునుగాన,వింకనా 
జపత పయాత్రలాది తవసన్నుతనామమె 


పట్టితినిన్ను దైవమని పాపవిమోచనకృష్ణనామమున్‌ 
బట్టితి యట్టినామసుధ భక్తులకీగతిబంచి పెట్టగా 
బుట్టితిభక్రి శాంతిదయమున్నగు వానినొసంగుమంచు మొ 
గైట్టితి మాయలోకమున వేషముగట్టితి .... 


చం॥ తలచితినీమహత్వమును తండి9ిగనెంచిభబించి నిన్ను నే 


Gi 


బిలచితిజన్మకర్మలను భీకరమందిరరాకపోకలన్‌ 
సొలచితికాలునాగహపు చూపులలోబడ లేక| పేమతో 
గొలచితిదుర్లుణంబులను కొన్నిటిగూర్చితి ... 

Ca 


కాంతలబుత్రులన్‌ విడిచి కాననసీమనుజెట్ల క్రింద నే 
కాంతముగానశించినను [గంధవిమర్శనజేసినకా సుఢ్‌ 
మంతులనేన్తమబ్చినను మౌనివ్రతంబుననుండినన్‌ సరే 
శాంతములేకనెవ్వరికి సౌఖ్యముగల్లదు .... 


చం॥ ఇటునటునేదిశంగనిన నేమియుదోచదపారఘోర సం 


కట దురితాలవాలకలికాలమునందుజనించి మాయచే 

నిటునటువాయగొటదబటి యించుకతొలి టివాసనాస్కృతిన్‌ 
ళా య 

స్ఫుటమతినీపదాబ్దములసోకితి సాకింతి ప 


50 


1 


న్ట్‌శి 


ఫ్‌శ్రీ 


ఫ్‌ 


1% 


ఉ॥ హయకదాశరీర మొక మాయకదాజగమంతచూడగన్‌ొ 
మాయనువాయలోననిడి మాయకునావలనీవు వాసము౯ా 
జేయుచు మాయమానవులజీకటివెల్తు రులకా దెమల్చుచుకా 
మాయల మారివేషమున మాకడనుంటీవ .. 


చం॥ వలసినకాలమందొడలి పైనలువ౯ా దిగనూడ్చిపిమ్మ టకా 
వలువధరించుమా నవునిభాతి శరీఠముదాసి జీవుడా 
వలనొకసూర్న దేహమున వారకజొచ్చిపెరుంగునింక వ్యా 
కులపడ నేలమృత్యుపునకు ౯ గుణవంతుడు .... 


al చచ్చినవారికో గలసి చచ్చుట కెవ్వనినాధ్యమౌొను, తా 
జచ్చుటకున్‌ బయత్న ములు సల్పినకీడులుమూడు మాయచే 
వచ్చుసమస్త కష్టముల ప్రాజ్ఞుడు ధై ర్యముతోజయించి పై 
'పెచ్చుగ రై ర్యముకాదెలుపు వీరువమూకకు 


చం॥ కలిగెనుపూర్వుజన్మఘన ర్‌ ర్మవిశేషఫలంబుచే నినుళా 
దలచితరించుభాగ్యమతి ధన్యుడధన్యుడనింక రిత్తకో 
'ర్కెలవిడనాడ్‌చిత్తమున రేయిపవల్‌ తమరూపనామముల్‌ 
నిలిపిసుపుణ్యమార్గమున నేనివసించెద .... 


ఉ॥ నీమమునిష్టలేనియొక నీచుడ గాముకుడన్‌దురాత్కుడ్‌ ౯ 
తామసుడజానరాధముడ తప్పులనేకముజేసి పైకిని 
ష్కామితెరంగుగానబడు కల్మషచిత్తుడబుద్ధివచ్చె నో 
స్వామిభవత్కృపకాజిలికి పావనుజేయర .... 


ర్‌ల్‌ 


ర్‌ 


$8 


59 


13 


చం! దొరలకుదొడ్డ వారలకు దుష్టులకున్‌ నిరు పేదవాండ్రకుళా 


4 


చం॥ 


“li 


చం॥ 


బరులకుభాగ్యవంతులకు భక్తులకున్‌ చెలికాం డ్రకీ భరణ 
మరణముతప్పదయ్యది సపూానదముటంచునరింగిగూడ తొం 
దరపడదేలనామనసు తాపసవృత్తి కి .... 


నిన్నుభజించుపూత్రమున నిర్మలమైహృదయంబుశాంత సం 
పన్నత నొందునంచనెది భక్రులవాక్యములాలకించి యా 
పన్నశరణ్యనిన్నధికథక్తిని చముటనుంటిగాని నే 
నెన్నడుతత్పుఖం బనుభవించియెరుంగను .... 


సిరమగుభకి నిచ్చి నిజసేవకబ్బృందములోననన్ను ని 
షు అవి 

రినొక పేదభక్తు నిగ తప్పకజే సదవంచునమ్మి నీ 
రణములాశ్రయించుకొని సాధనజేయుచునుంటి ముక్తిరై 
రువరమెట్లుబ్రోచెదచొ కోపినిపాపిని .. 


ts LCS 


లో 


భ్రావెదనీకధామృతము త్రావెదనీఘనపాదతీర్ణ మున్‌ 
త్లావెదనీకృషపామృతము త్రావెదనీగుణకీర్త నామృత మున్‌ 
(ల్రావెదనీదునామసుధ నగ్రావెదభక్తిరసామృతంబు నే 
ద్రాపుచుదోడివారి కనురక్తినిబంచెద .... 


నిరుపమ తేజునికాదెలియనేరరు దేవతలై నవేద గో 
చరుడవుగావుమౌనులకసాధ్యము నిన్నునెరుంగయోగికిన్‌ 
దొరుకవునీవుభక్కజనతోరపు భక్తి కిజిక్కివారి హృ 
ద్లిరులనటించుచుందువట దివ్యదయాకర .... 


60 


61 


62 


63 


64 


14 


ఉ॥ గొప్పకుగాదునాభజన గొంతుకమార్దవ మైనలేదు ఛీ! 
కప్పముగైకొనంగనొకకాంకయులేదు మహత్రలెల్లరున్‌ 
జప్పుకొనంగగాదు పలుశిష్యలజేర్పతలంపులేదు నె 
నిష్పుడుపుట్టితిన్‌ గనుక నియ్యదినావిధి .... 


చం॥ భజననుజేతుకీర నలపద్యములల్లుదు భారముంత' నీ 
భుజముల పైని మోపి వినుమోకరుణార్నవచంద్ర పక్షీరా 
డ్వజనిజమానతిచ్చితిని భక్త్రదయాళువుగాకయున్న నే 
విజయమునొ౦దగలుదున సెంబరివిత్తును ore 


ఉ॥ పాతక మేమిచేసితిని భక్తుల కేమియుపద్రవంబు సం 
ప్రీతినొనర్చితికపుడమి వేల్పుల కార్తులకిష్ణమూ ర్తి కి౯ 
ఘాతుక మేమిపన్నితిని కన్నులకు౯గనరాకయుంటి వ 
య్యోతగునా యదూయకు(డనోకరుణాకర .... 


చం॥ కొలకులవాగులకా నదులగుంటలభావుల సాగరంబులన్‌ 
జలముల గ్రోలనొల్లకను సారమెరుంగుటవర్షధారకై . 
నిలచెడిచాతకంబుగతి నీరసదేవత లెందరుండినః౯ 
దలపక వేచియుంటి తమదర్శనప్రాప్పి కి 


al ఎవ్వడువిశ్వమందిరము నీగతిజీవులకుఖాసృజించెనో 
యెవ్వడుభక్తృలోకమున కెల్ల శుభంబులగూర్చుచుండెనో 


యెవ్వడుధర్మ దేవతకు నీడనొసంగధరకాజనించెనో 
యవ్వనమాలివీవెయని యాడెదపాడెద 


65 


(0 


67 


b8 


96 


చం॥ 


చం॥ 


15 


కపటములేనివారలకు కాంచనరక్రి యులేనివారికిళా 
విపులవిరాగచిత్తులకు విష్ణుపదార్చన వేయువారికిన్‌ 
తపమొనరించువారలకు దాషనశుండెదవంటనసీవు నా 


కిపుదొసగంగదేకరుణ నీగుగుణంబుల .... 


కొందరుగర్భమందు మరికొందరుభూపతనంబు సిమ్మటన్‌ 
కొందరుదాల్యమందు నికకొందరువార్డికమందు మృత్యువున్‌ 
జెందుటచూదుచున్‌ ఖలులజేంరు నిన్నుభజించిమోక్షమున్‌ 


కొలచెడివారికిచ్చెదపు కొన్నిసుఖంబులు తమ్ము కితో 
చె రు తృముల్‌ 

విలువగునీకుమ రులకు భేదమడేదిదుహాత్మకాన మూ 

ర్లులనుదరింపజేయుచుని (మొక్కు.చునుంటిని .... 


థీ 
కొన్నిసుఖంబులు మానవో 


అత] 


పున్నెముచేయువారలకు 'మోక్షముతధ్యము పుణ్యమన్న తా 
మన్నడెరుంగనట్టిగుణహీనులకున్‌ గతియేమికావరెన్‌ 
నన్న ధముళకాక్షమించియిలనందర నుజ్వలభక్తిభావ సం 
పన్నులజేసిబోవగదె భక్కదయాపర .... 


జలధరమన్నథోస్టలిని జకురగోచర మైనతోడనే 
కిలకిలలాడుచుకానెమరిగి రున పించమువిప్పిదేహమున్‌ 
తెలియకనాట్యమాడుగతి దేవరవారినిచూచి ఎప్పుడీ 
యిలముదమొంది మైమరచి నృత్యముచేతునొ ... 


70 


71 


72 


74 


CY 


చం॥ 


టీ! 


చం! 


aN 


16 


నమ్మితీనీపదాబ్దములనమ్మితీ నాకిల వేల్చువంచు నే 
నమ్మితిని౯ణాసదామదినినమ్మితి భక్తులబ్రోతువంచు లో 

నమ్మితినమ్మి తిణామిగులనమ్మితి నమ్మితినింకనై న నా 

నమ్మిక లేమిచేసెదవో నందతనూభవ .... 75 


పురముల,భామినీమణుల, పుత్రుల,మత్రుల,భూమిపుట్రలకా 

గరుల, హాయంబులకా,మణుల, గాసుల,దాసుల,గోగణంబులకా 
సిరుల,రధంబులీయమని సేవనుజేయగజేరలేదు సు 

స్థరమగుభక్తి నిత్తువని జేరితినీకడ .... 76 


వద్దుపరాకు భక్త జనబంధుడవన్న కితాబు మాపుకో 
వద్దు నదీతటాకవటపాదపశాఖలమధ్య దాగబో 
వద్దు మహానుభావుల సపర్యలబొందుచు ఖేదమోద నం 


బదుడనంచునల౯ా మరువవదుజనారన .... (ai 
ళు ళు ళం 


నిజమగుభక్తి,భూతదయ,సీతీ, పరస్పర మైత్రిసాహా 
ప్రజపితుంమాతు9 సేవ, క ద్ధీ యి 
పిజలకునీవోసంగనిక బాలన సేయదలంపవేని భూ 


భుజుడగుశేషుడీవ్వసుధ మోయుటభాధిము .... 78 


ఇప్పటికే ననోయడోల యంచుకసాదర(ప్రేమజూోపీ నా 
తప్పులనన్నిటిన్‌ మరచి దాపునకుజొజను బెంచి నిన్నునే 
తప్పకబ్రోతునంచు బరితాపముజేందకుమంచుజెప్పి న 


న్నెప్పుడుబో)తువోయెరుగ హేకరుణాకర .... 19 


17 


చం॥ హరిపురుషోత్త మాచ్యుత జనార్దనమాధవపద్మనాభ (శ్రీ 
ధరనరసింహ కేశవసితాంబుజలోచనవాసుదేవ మం 
దిరధరదేవకీతనయ దై వశిఖామణికృష్ణ పండరీ 


పురపరిపాలన న్నెటుల్మబోచెదవోకద .... 


ఉ॥ కొండలచుట్టివృక్షములగూలిచి మిట్టలదాటివీలుగా 
నుండుసమపి దేశములగోసి ప్రవాహముసాగరంబులో 
దండిగజేరుచందమున దారినివచ్చుమహావిసత్తులన్‌ 
జెండితరించుగాదె నినుజేరిమహాత్ముడు .... 


చం॥ ఇప్పడపవాదువచ్చెనని యింటగ్భృశించిదురాత్ముడొక్కు డీ 
నెపముఘటింపజే సెనని నేబరదూషణజేయనేల ము 
న్నెపుడుమహాత్ములకా,ద్విజుల నేగతినిందలజేసినాడనో 
యిపుడదిబోవునే యనుభవింపకబోయిన .... 


చ లొ ల్లిటిజన్మ పుణ్యమునదోషము మోపి దుదీయపాసముళా 
జల్ల గదొంగిలించుకొని సద్గతికికాననుబంపుచుండె క్స్‌ 
రెల్ల రుగానవీరలకు weal | 

పుల్లసరోజనాభ యికట్రోచెదవోకద ... 


చం॥ పరులపవాదుమోపిరను వాక్యములో గలభావ మేమి స్‌ 
వరయవసించుచున్‌ మనుజులందునసన్నుబరీక్షసేయ నీ 
తృ్పరినిటుపల్క=జేసితివి ధన్యుండపోనరులెంతవార ల 
త్రైరగునమాటలాడుటకు దీనదయాపర .... 


80 


81 


82 


83 


84 


18 


4 దోషములెన్ని యోకలవు, ధూర్త ప్రవర్త నచావలేదు,వా 
గ్భూషణమైనరకల్ల, గురుపూజ్యులయందనురక్తి నాస్తి, పె 
వేషముచేమహాత్ముండన జెట్టుగనుంటిక్షమించునన్ను ని 
రోషనిచేసిముక్షి కొక త్రోవనుజూసర .... 


చం॥ తగునపరాకునాయెడల దాసు(డగానపదంబులంట నా 
మొగమునుద్రిప్పియొక్కపరి పుతునిదీనయవ స్త చూడవా 
నగధరయేమిపాపమిది సన్ను పరీక్షనుచేయబూని తే? 


ఖగకులనాధవాహన వికారములేటికి .... 


ఉ॥ చేరితిపండరీపురము జేసితిస్నా నముచంద్రభాగలో 
గోరికదీరనీవిమల కోమలపాదములంటి నేనమ 
స్కారముజేసిహ 
భారముభస్మమయె 


రపుల కాంకితదేహుడనె తి పాపసం 
ఛి (“en 
S ని 


కిజన్మతరించెను క 


చం॥ కలిగినకల్లుగాత కృతకర్మవి శేషఫలంబుచేత ని 
శృలయుతభక్తి శకి జనసన్నుతకీర్తి మహత్‌ ప్రభావముల్‌ 
కలవనియిన్నిమానవు(డు గర్వమహంకృతి నేలపొందగా 
వలె దనకంటనుత్తములు భక్తులులేరొకొ 


ఉ॥ వాయువులో పిసూనములవాసనగుప్త తెరంగులీనమై 
కౌయముపైనవీచినను ఘ్రాణ మెదానినెరుంగునట్టు లీ 
మాయజగంబులో మిలితమైననినున్‌గన భూతరక్షణో 
పాయులెగాక మూఢజనబంట్లకుశక్యమె .... 


85 


86 


87 


88 


89 


10 


చం॥ శరళతకోటిపైబడిన జకముబట్టకనోకిరీటి సం 
గరమునదేరుదోలుచును గాలముబుచ్చెదనన్న నీవె యా 
కురుకులభీష్మ (డేయు ఘనకోలలఢాకకునాగలేక దొం 
దరవడిచక9మందుట యధర్మమః ధర్మమ? .... 


ఉ॥ పండితపాదురుల్‌ ముఖము పైముదమున్‌ గనుపర్చుచుందు రే 
పండుగ 'పేరపప్పలును పాయనమున్‌ దినవచ్చునంచు న 
ఒండుగమొన్న పండుగకు వరమునాటికి సేటికటి మా 

9a ట్‌ 
ర్పుండెదునంబులో సనక మోరిప పప ఏ త్తిరీ 


చం॥ మురిపెముతోడష డు9చులు దొర్రలనిండభుజించి నిరీరో 


తిరుగుచుకోరమిసముల త్రిప్పుచుతిట్టుచువారివీరి నా 
తెరవునవోవుసాధువుల దీనుల పేదలజూచినవ్వుచుం 
దురు ధనమత్తుచేఖలులు దూరమెరుంగక .. 


ఉ॥ పావనుడై ససజ్ఞనుని పజ్జనుదేరినసం స్కరిం చెదన్‌ 
పావనులై తరించెదరు పాపమనస్కులనంగ వేరుగా 
వూ 
నేవివరింపగావలయునే హరిభక్తులజేరువారు శే 
జోవరురై తరింతురని శోకనివారణ .. 


చం॥ చిరతలుచేతబట్టుకొని చిందులదొ)క్కుచులోకవాసనల్‌ 
దరిమిశరీరమున్‌ మరచి తన్మయమొందినినున్‌ ధజించు యా 
పరమసుభ క కోటిపదపద్మము లన్‌గలధూళి భక్తితో 
శిరమునదాల్భ మానవు(డుఇెందడె మోక్షము 


90 


91 


99 


94 


20 


ఉ॥ తప్పుడుమార్గవ ర్హనులు తప్పులులేనిమహాత్ములందు న 
తప్పుడునిందలోనునిచి తక్కినవారికిగూడచెప్పి బల్‌ 
తిప్పలబెట్టజూచెదరు ఢమతులాయపవాదులెంచియున్‌ 


ఒప్పరుమారుకీడునకు నోవికజూపుచు .... 


చం॥ కనకము ప్రైననాశ కలకంఠులపైగల మోహకామముల్‌ 
గినుకవిరోధులందు హరికీ ర్రనలన్నను పేక్ష సాధుస 
డ్రనఘనులందసూయ నొకసారియుగూడ మదీయచిత్తమం 
దునదలసూపనీయక నధోక్షజట్రోవర .... 


ఉ॥ (భ్రీకరుణాలవాల సురసేవితపాల వికుంఠపాల భ 
క్రాకరశీల నారదసుధార సగానవిలోల గోపికా 
లోకమనోవి హార రిపులోకవిపాల యళశోవిశాల ల 
కీకర్హహేమచేల తులసీవనమందిర .... 


చం॥ నరహరిఏకనాధ హరినాధతి్రిలోచననామదేవ యో 
హరెనరసింహ మేధ తిపురాంగదభూపతిశూరకూర్మ (శ్రీ 
గిరిధరలాల్‌ పిపాజినిమికేశవమాధవ భానుదాసులన్‌ 
గురుకృపనేలినట్లు ననుగూడదలంపర .... 


ఉ॥ మంగళ శ్రైలమెక్కి. ఘనమంగళమూర్తి నినిన్నుగొల్చి నీ 
యంగనయున్న పైగిరికి నల్ల నబోయినమస్కరించి వే 
గంగిరిడిగ్గికో వెలలొ నర్చకులిచ్చిననీప్రిసాదముల్‌ 
సంగతితోభుజించితిని జన్మతరించెను .... 


95 


96 


97 


98 


99 


21 


తనయులులేకలేక బరితాపమునొం దెడినాగమాంబతో 
నమునగుందనేల సుకుమారుండుపూజ్యుండుగల్లుగాని పా 
నిమృదుపల్కు లైన వినుభాగ్యములేదవిసాదువాం౦డ మ 
జ్ఞననిమనో గతంబెరుగ శక్యమెయేరికి .... 


ల్‌ 


ర్న 


ఉ!! పావను(. నపర్త్శికులవర్యు( డనంతయకాత్మజుండ ను 


చం॥ 


ఊఉ! 


చ౦॥ 


6 


బ్రావనియండ్రునన్‌ బుధులు రాథనుగూడినకృష్టనామ సం 
జీవిరసంబుద్రాపుచును జీవమునిల్చినవ్యాధిగ్రస్తుడన్‌ 
దేవపరాకు సేయకను దీనునిబ్రోవర 


సతతమునీవునాహృదయ సౌధము పైెసటియించుచుండి యీ 
శతకముపూర్తి సేయ పలుళబ్దములన్‌సమరూర్చితల్ప నే 
నతికితియిట్లు దానపరమార్దమునాకును నీకుభక్కసం 
తతియెడ(ద్రేమగన్నడె నితాంతిదయాపర .... 


ఓరిమితోప్రమోదమున వుత్పలచంపకపద్యపుసష్ప ముల్‌ 
గూరిచినూరుమాలవలెగుచ్చి భవద్దళసమయం దలం 

కారముచేయబూనితిని కాదనకన్‌ గళమందుదాల్చి మ 

గౌరవమింకగావుమని కాళ్ళనుబట్టితి .... 


బ్రత్‌ల్‌టం. నంధలది యుజ్వ్వలభక్తి ని దెచ్చిపుష్పముల్‌ 
వడివడిపూ జచేసి కడుభకి,నియూపమువేసి దీపమా 
కడనిడి పాలువెన్నకలకండఫలంబులనారగింప న 
క్కడనిడివీడెముంచితిని గైకొనుమిప్పుడు _ 


100: 


10! 


102 


108 


104 


22 


él మంగళపూదిమూర్తి జయమంగళదముంగజకోటిరూప సౌ 

+ మంగళ మోశుభాంగ ఉభమంగళ మోతి)జగద్దురో హరీ 

మంగళమంచుదాడుచును మంగళహో రతులన్‌ ధరించి చే 
వాంగనలిందువచ్చిరిక హోరతిగ్రైకొను ___ 105 


చం॥ జయజయహారతింగొనుము సద్దురుచంద్రమ కీర్తిసాంద్రమా 
జయజయహారతింగొనుమ సాగరమందిర శ్యామసుందరా 
జయజయహారతింగొసువము సాధువశీక రశతు9ఖీకరా 
జయజయిహారతింగొనుపు జై పరమేశ్వర... 106 


ఉ॥ ఆదుచుపాడుచున్‌ శతకమంచితభకి నిబూరి, జేసి బల్‌ 
వేడుక నీపదాలకడ బెట్టి భళీయిటువంటిభాగ్య మే 
నాడులభించుమూఢునకు నాతొలిపుణ్యఫలంబుచేత నీ 
జాడరచించినాడనని సాగిలిమొక్కి8 _.... 107 


చ॥ గిరిధరఒక్కవందనము కేశవరెండవవందనంబిదే 
పరమకృపాళొమూడవది బాగుగనాల్లవవందనంబిదే 
నరనిజనేత్రయైదవది చక్క గనారవవందనింబిదే 

వరదవిదేవానౌవంకు వందనకోటు బెరాధి కేశ్వురా/ 198 


ఉరాహాదు 
జయము జయము జయము జయము జయము శ్యామనుందరా 
జయము జయము జయము జయము జయము భక్కవత్సలా 
జయము జయము జయము జయము జయము శతు9భీకరా 
జయము జయము జయము జయము జయము రాధికేశ్వరా॥ 








ణు Rey ఫకులు ఫూ 
మయూరీ ముద్రాకీరశాల, 
(బాడీపేట, గుంటూరు 


[ఈ mp Jars 


జడా చ ంసులావాాజాకాతా నాలాల కాగాతాయాలారాా దన leans 


3253 


